సింహావలోకనం 


((వముఖ పొాతత్రికేయుని విశిష్ట అనుభవాలు) 


తిరుమల రాముచంద 


అభిరుచి 
తెలుగు సాంస్కృతిక వేదిక 
బెంగుళూరు 


SIMHAVALOKANAM 


Memoirs of a Telugu Journalist— 
By Tirumala Ramachandra 


అభిరుచి వల్లి కేమన్స్‌-2 
మొదటి ముద్రణ_1000 (పతులు 
1986 డిసెంబరు 


వెల: రు. 4/- 


(వసతులకు : 

(శ్రీమతి జి, ల లజా నారాయణ 
58% నేతాజిరోడ్డు రెండోభ్రాక్‌ 
త్యాగరాజనగ ర్‌ 

బెంగుళఖూరు 560 028. 


డా॥ రాధాకృష్త నగర్‌, 
శరా 
మచదాసు-600 021. 


చం|దునికో నూలంహోగు 


ఒకన్వుడు తెలుగు పత్రికలు పాఠకుల్లో మనోల్లాసంతో 
పాటు _ మనోవికాసాన్ని కూడ కలిగించేవి. తెలుగు బిడ్డలకు తెలుగు 
సాహిత్యం-సంస్కృతి పరిచయం చేయటంతో పాటు భారతీయ 
సంస్కృతీ వరిమళాన్ని కూడ అందించేవి. ఇప్పుడో....? కెరర్‌.... 
'హా[రర్‌లను చిలవలు వలవలుగా చి|క్రించటంలో రచయితలు, రచయి 
[తులూ పోటీపడుతూ, పాఠకుల అభిరుచిని భు పట్టిన స్వామి 
కార్య, స్వకార్య నిర్వహణలో మునగానాం కేలానాం అవుతున్నారు. 
ఇక సంపాదకు లంటారా * రచయితలను, రచయితులను తయారు 
చేన్తూ, వాళ్ళకి అభిగూన సంఘాలను కూడ ఏర్పాటుచేన్తూ, సర్కు 
'లేషన్‌ పెంచే ఆబతో, కొత్తదనం పేరిట తెలుగు సాహిత్యాన్ని 
నానా నీభత్సం చేస్తున్నారు. నానాటికీ తీసికట్టు నాగంభట్టూలాగా 
సాంస్కృతిక విలువలు దిగజార్చటంలో వతికలు యథాశ క్తిగా కృషి, 
చేస్తున్న ఈ సందర్భంలో_ప।తికను సరస్వతిగా ఉపాసించిన 
శ్రీమాన్‌ తిరుమల రామచం౦దగారి అనుభవసారం ఘనసారంలాగా 
దర్శనమిన్తుంది. 

శ్రీమాన్‌ తిరుమల రామచంద్ర పండిత వంశంలో పుట్టి, 
పండిత వాతావరణంలో పెరిగి మహా పండితుల మధ్య. మసలిన 
మనీపి. ప|తికారంగ [వవేశం చేసినందువల్ల ఆయన పాండిత్యం 
ఏ కొద్దిమందికో పరిమితం కాక, పదిమందికీ హితమై, సన్నిహిత 
మయింది. బహు భాషాజ్ఞానం, బహు ([గంథవఠనం, బహు జిన 
పరిచయాల వల్ణ తిరుమల రామచం[ద వైశాల్యాన్ని, వైవిధ్యాన్ని 
సంతరించి పెట్టి తెలుగు సాహిత్యాన్ని సునంవన్నం చేశారు. వృత్తి 
రిత్యా సాంఘిక, రాజకీయ విషయాల గురించి కూడా రాయవలసి 
వచ్చినా, భాషా సాహిత్య సంస్కృతులు అయనకు అచ్చుమెచ్చయిన 


4 


విషయాలు. తలస్పర్శి పాండిత్యం, అరమరికలు లేని ఆక్యీయత 
సరసమైన రచనా వెఖరుల త్రివేణీ సంగమం కావటం వల్ల 
ఆయన. రచనలైన “మరపురాని మనీషి?” “సాహికీ నుగతుని. 
న్వగత ౦’ “నుడి-నానుడిి ఆ యా [షకియల్లో మైలురాళ్ళుగా నిలిచి, 
పొయ్యాయి. ఆయన సంపాదకత్వంలో “వరిశోధని ద్విచూస. 
ష్మత్రిక. ముచ్చటగా మూడేళ్ళే వెలువడి అదృశ్యమైనా, అనద్నశంగా- 
అలరారింది. 


అనాటి పత్రికలో కూడా రాజకీయాలకే అ్యగతాంబూలం ఇవ్వు 
బడ్జా, ఆదివారం అనుబంధాల్లో అయినా సాహితీ పరిమళం గుబా 
థించేది. తిరుమల రామచం[ద తాము వనిచేసిన దిన, వార, నూన. 
పత్రికల్లో సాహిత్య సౌరభాలు విరజిమ్మేందుకు యథోచితంగా కృషి. 
చేశారు. 

శ్రీచూన్‌ తిరుమల రామచంద వుస్తకాల నుంచీ me 
నుంచీ తాము నేర్చుకొన్న పాఠాలకు, తమ జీవితానుభవం జోడించి 
వ్మతికా వ్యవసాయానికి వన్నె తెచ్చారు. ఈ పుస్తకంలోని రెండు. 
వ్యాసాలు ఆ వన్నె చిన్నెల నేవఖ్యాన్ని తెలియచేస్తాయి. వండితు 
ల్లోనే కాక పామరుల్లో కూడ సాహిత్య (గ్రంథాన్ని పసిగట్టడం, 
అట్టడుగు జనుల ఆరాటపోరాటాల్ని అదృశ్యం కానీయక పాళక 
(పవంచానికి తెలియజేయడం, ఆ జన్మాతం విద్యార్థిగా నిలిచివుండటం,. 
అందరికీ మంచివాడు ఆనంతయ్యగా వంత పలకకపోవడం, తమ. 
స్థానమా నాల్ని నిచ్చెనగా చేసుకొని మైకెగ్యబాకక పోవడం. 
షత్రికా వపపంచంలో పరితృప్త హృదయులైన శ్రీచూన్‌ తిరుమల 
రామచందను చుక్కల్లో చం[దునిగా నాలుగు కాలాలపాటు నిల 
వెళ్తాయి. నిశితమేన దృష్టి, నిసర్గ నుందరమైన భాష, నిర్భీకమైన 


ర్‌ 


అభ్మిపాయ [వపకటన__రామచం|[దగారిని “పష్తికార శిరోమణిగా 
తీర్చిదిద్దాయి. 

తిరుమల రామచం౦ద వథతికానుభవ (పపంచం “కొండ ఆద్ద 
మందు కొంచెమె వున్నట్టు ఈ చిన్న పుస్తకం ద్వారా పాఠకుల 
ముందు ఉంచుతున్నందుకు “అభిరుచి” ఎంతో ఖైంతోపిన్తన్నది * 
-ఈ పుస్తకంలోని మొదటి వ్యాసం కారణాంత రాలవల్ల అనంత పురం 
నుండి వెలువడలేకపోయిన సాహిత్య శ్రై చూసషత్రికకు శ్రీ తిరుమల 
రామచంద్ర 3-1-1985 న రాసినది. బాసాని సుదర్శనరెడ్డిగారి 
సంపాదకత్వంలో హైదరాబాదు నుండి వెలువడిన “తరుణి చూస 
పత్రికలో 1972 పాంతంలో అచ్చయినది రెండో వ్యాసం. ఈ 
రెండు వ్యాసాలను అభిరుచి తెలుగు సాంస్కృతిక వేదిక ద్వారా 
పుస్తక రూపంగా వెలువరించడానికి శ్రీమాన్‌ తిరుమల రామచం[ద 
గారికి “అభిరుచి” కృతజ్ఞథలు. 

ఈ పుస్తకం వెలువడటానికి అండదండలు అందించిన 
శ్రీయుతులు కె. సుబమణ్యం, వె. వి. వేంక కేశ్వరరావు, హెచ్‌. 
పి. రంగరాజ్‌ వి. సి. వెంకటరెడ్డి జి. అహిరాజ్‌, వి. రామ 
నరసింహారెడ్డి, యస్‌. కృష్ణమూర్తి, శ్రీమతి పాలగుమ్మి అన్న 
పూర్ణ, నరసింహులు, పి. ఎస్‌. శర్మ, వె. [పకాశరావు మొదలైన 
సాహిత్య [పయులకు అభిరుచి అభివందనలు. 

పుస్తక _పచురణ పర్యవేక్షణ బాధ్యత వహించిన' సాహితీ 
మృతులు శ్రీ విరించిగారికి అందంగా అచ్చుపని నిర్వహించిన 
“వెల్‌ డన్‌ షపెస వారికి “అభిరుచి” పృశ్చూర్వక కృత జ్ఞలు 
నమర్పిన్తున్నది. 

20-11-86 | ఘట్టమ రాజు 
బెంగుటూరు అభిరుచి సంచాలకుడు 


సింహావలొకం 
నాకు నావృత్తి అయిన వశశ్రికారచనలో అపార గౌరవం 
ఉంది. నేను పొట్ట నింపుకోడం కోసం వత్రికా రచనా వృత్తిలో చేర 


లేదు. మూ పెద్దలు పెద్ద ధనవంతులు కాకపోయినా కూటికి గుడ్డకు 


తక్కువయిన వారేం కారు. కనుక జీవిక కోనం నౌకరి చేయవలసిన: 
అవసరమేమీ లేదు. 


షత్రికారచన స్వాత౦(త్య సంసిద్ధికి ముందు స్వాతంత్రో 
ద్యమంలో భాగం. దానికి కారణం స్వాత ంత్రో్యద్యమ నాయకులు 
పలువురు షతికారచయితలూూ పత్రికా సంపాదకులూ కావడమే.. 
1850 నుంచి మేము స్వాతం[త్య సమరయోధులం గనుక, నేనూ" 
స్వాతంత్ర్య సమరంలో పాల్గొని, కారాగారవాన శిక్ష అనుభవించిన 
వాడిని గనుక పశ్రికారచన వైపు మొగ్గాను. 

స్వాతంత్రోద్యమ (పనక్తి వచ్చింది గనుక చూ పూర్వులు 
సంగతి కొంత |పస్తావించడం అనుచితం కాదనుకుంటాను. తూ 
పూర్వుల నివాసం అనంతపురంజిల్లా తాడిమ్మరి సంస్థానం. తాడీమర్రి 
సంస్థానాధీశులు వ్యాధులు. విజయనగర సార్వభౌములకు సైన్యం 
సమకూర్చడం వారి (పథాన బాధ్యత. విజయనగర సాభూజ్య 
విచ్శిత్తి పిదప తక్కిన చిన్న చిన్న నంస్థానాధీశుల లాగే ఈ నంస్థో 
నాధీశులూ స్వాతంత్రం [|వకటించుకొన్నారు. వారికి మూ పూర్వులు 
గురువులు. నాకు ముందు ఏడవతరం వారయిన తాడిమరరి కృష్ణదూ 
చార్యులు వరకాలమఠం పీఠాధిపతిగా శ్రీనివాస బ్రహ్మతంపత్ర పర 
కాల మవాదేశికులనే నామధేయంతో వెలిశారు. ఛ్రీనివాన బ్రహ్మ 


సింహావలోకనం 7 
తంత్ర పరకాలస్వామి పూర్వాశమంలో తాలవట కృష్ణనూ చార్య 
నామధేయంతో “కృషరాజ విజయఃి అనే ఐదు సర్గల నంస్కృత 
శావాస్థన్నే కూడ రచించారు. ఇది టిప్పు సుల్తానుకో పోరాడిన 

మైనూరు పాలకుడు ముమ్మడి కృష్ణరాయల చరిత్ర ఇతివృత్తంగా 
గలది. చూ ముత్తాత రామాచార్యులు సిపాయి పితూరి అనబడే 
పథమ భారత స్వాతంత్ర్య సమరానికి ముందే శాడ్రమ్మరి సంస్థా 
నాధీశులను [పోత్సహించి కుంఫిణీ పరిపాలనతో పోరాడిన వీరుడు. 
తాడిమరరి సంస్థానం బిటిష్‌ వారిని ఎదిరించి దాదాపు వారంపాటు 
స్వతంత్రంగా మనగలిగింది. తర్వాత నంస్థానాధీశులను బిటిష్‌ 
సైనికులు నామరూపాలు లేకుండా చేశారు. నంస్థానం కూలిపోయి 
నందున్న మా. [పృపితామహులు పరమవదించినందున, చూ తాత 
గారైన నరసింహోదార్యులు తమ మేనమామ ప్రబంధం శ్రీనివాసా 
చార్యుల (గామూ నికి__బళ్ళారి జిల్టా హొౌన పేట తాలూకా కమలా 
పురం [గాదూనికి_అతి బాల్యంలోనే వచ్చారు. ఆయన కాం[గెస్‌ 
వాది. దాదాపు కాం[గెస్‌ పుట్టినవ్పటి నుంచీ అభినూని. పెక్కు 
కాం(గెస్‌ మహాసభలకు కూడ వెళ్ళారు. నా చిన్నతనంలో చూ 
యింట ఆరేడు రకాల రాట్నాలు వనిచే సేవి. 


మన వ్యతికారచన కూడ స్వాతం్యతోోద్యమంతో అభివృద్ది 
చెందింది. కనుక దానిలో భాగమయింది. స్వాత౦యతో్యోద్యమూ నికి 
వతికలు---ముఖ్యంగా తెలుగు వతికలు చేసిన సేవ అనద్భశం, 
అపారం. స్వాతం|తోకద్యమ వంశంలో, స్వాతం[తో్యోద్యమంలో 
పుట్టిన నేను తక్కిన ఉద్యోగాలు చూని వ్మతికారచనను స్వీకరించడం. 
సహజం, అప్పటి ఉమ్మడి మదాను మంత్రులు శ్రీ నాగనగౌడ, 
శ్రీ హాలహర్వి సీతారామరెడ్డి మాకు శిష్యులు. వారు తూ తాతగారి 


త్రి సింహావలోకన ౮ 


చర్శనానికి వచ్చినప్పు డంతా కొన్ని ఉద్యోగాలిస్తామని అన్నారు 
నాకుదేశాటన చేయటం, పత్రికలో _ పనిచేయడం ఇష్టమని వారి 
సాహాయ్యాన్ని నిరాకరించారు మా తాతగారు. 


నా పత్రికారచనాభిరుచికి - మరొక కారణం దూ పినత౦డి 
శ్రీ శ్రీనివాన తాతాచార్యులు, నేను పెద్దవాడయ్యేవరకు మాది 
ఉమ్మడి కుటుంబం. దూ తండిగారు శ్రీ శేషాచార్యులకు రసవాదం, 
మంత్రతంత్రాలు తీర్థయాత్రలలో అభిరుచి. మా పినతండికి 
సాహిత్య చరిత్ర, జ్యోతిషాలలో, రచనలలో మంచి అభిరుచి 
ఉండేది. దినవతికలే కాక “శారది “భారతి?” వంటి వ్మత్రికలు 
కూడ ఆయన తెప్పించేవారు. పొరుగున తుంగభద్రకు ఆవల ఉన్న 
అనేగొంది సంస్థానం ఆస్థానంలో ఉన్న శ్రీ పానుగంటి నరసింహ 
రావుగారు అందరికీ 1పోత్సాహకులుగా ఉండేవారు. 


నేను నంస్మృతంలో కవిత చెప్పేవాడిని. తెలుగులో వద్య 
రచన చేయలేదు. కాన్సి ఒక చిన్న (పేమలోపడి ఆటవెలదిలో ఖండ 
కావ్యం వాసి “భారతికి పంపాను. అది వెంటనే తిరిగి వచ్చింది 
నా భగ్న్మపేమ లాగ. నా తొలి వ్యానం *ఎసగు పొనగు వాటిలో 
అరసున్న ఉందా లేదా అనే చర్చ. 1985_86 లో “భారతిలో 
1వచురిత మయింది. అ రోజుల్లో “భారతిలో రచన పడడం గౌరవ 
డాక్టరేటు వట్టం రావడం వంటిది. 

పశత్రికలో పనిచేసే వారికే రచనలు చేసే అవకాశం ఉంటుం 
దనే (భాంకితో షృతికలో చేరడానికి నిశ్చయించి కాన్నూరు నుంచి 
వెలువడే. “డెయిలీ సెల్మెగాఫ్‌? ఆంగ్ల దినష్మతికలో 1948 లో 
కాబోలు చేరాను. ఆ పత్రికలో నా తొలి |వత్యేక వార్త రావుల్‌ 
సాంకృత్యాయన్‌గారి పసంగం. ఆనాడు నేను మవాడానందం 


సింహావలోకనం 9 


పొందాను. నిజానికి ఆ వార్త రాహుల్‌ జీదే అని అనాలి. నేను. 
రిపోర్టు వాసి (ఆంగ్లంలో) ఆయనకు చూపొను--పొరపాట్టు. ' 
రాకూడదనే దృష్టితో. ఆయన “మీరు ఈ రంగానికి కొత్త. ఇలా 
వుండాలి” అంటా వడపోసి ఇచ్చారు. అదొక గొప్ప వ్యక్తిత్వం. 


ఆంగ్ల పత్రికలో పనిచేయడం కన్నా తెలుగు పత్రికల్లో పని' 
యడం మంచిది. ఆంగ్ల యొక సముదం. తెలుగు షతికారంగం పరి, 
మితం గనుక్క నీకు ఎక్కువ అభివృద్ధి చెందడానికి అవకాశం 
ఉంటుంది-అని మా తండిగారు సలహా ఇచ్చారు. ఆయన సలహా 
సమంసమనుకుని అనంతపురానికి తిరిగి వచ్చి, హైదరాణాడ్‌ 
నుంచి వెలువడుకున్న “డెక్కన్‌ కానికల్‌? ఆంగ దిన పత్రికకు 
అనుబంధమైన “తెలంగాణ పతికిలో ఉపనంపాదళకుడుగా చేరాను. 
మాడపాటి హనుమంత రావుగారు “తెలంగాణాకు సంపాదకీయం. 
[వాసేవారు. 


ఆ రెండు షతికలకు సంపాదకులు బుక్కపట్నం రానూనుజా 
చార్యులుగారు. ఆయన “డెక్కన్‌ కానికల్టులో “చారొమినార్‌' 
గాసిప్‌? అనే హాస్యకశీర్షి క [వాసేవారు. అప్పుడు తెలంగాణా విక 
భాష |గాంధికం. “తెలంగాణాకు డిఫ్యాక్టో సంపాదకులు శ్రీ విశ్వ 
నాథ వేంకేశ్వరులుగారు. ఆయన అన్నిటా విశ్వనాథ సత్య 
నారాయణ గారంతటివారు. ఆయనతో పనిచేయడం ఎంతో 
ఆహాదకరంగా ఉండేది. 


ఆ రోజుల్లో నిజాం నవాబుగారి పెద్దకోడలు నీలోఫర్‌ బేగం 
గారు ఏదో ఉత్సవాన్ని పారంభించారు. రాజరికం కాలం గదా. 
[వబంధయుగాల వైభవంతో ఉత్సవం జరిగింది. నేను ఆ శైలిలోనే 
వార్త ఇచ్చాను. (పచురిత మయింది. మర్నాడు సంపాదకులు 

2 


10 సింహావలోకనం 


బి, ఆర్‌. చారిగారు పిలిచారు. “వీం సార్‌! మనది పత్రికా లేక 
1వబంధమా ? అనడిగారు. “పత్రికే”? అన్నాను. “మరి మీరు 
1వబంధవచన ఫక్కీలో వార్తలు వాస్తే చదివే వారెవరు--మీరూ 
నేనూ మినహా? మనదేశంలో అక్షరాన్యత ఎంత నిజాం 
రాష్ట్రంలో ఎంత + అంతలో ఉరుదూ ప్రాబల్యం గల తెలంగాణాలో 
తెలుగు అక్షరాస్యత ఎంత ? కనుక సరళ |గాంధికం వాయండి.”?” 
అన్నారు. “పాండిత్యం కాదు కావలసింది; సరళత్క, వఠనీయత 
కావాలి” అన్నారు. 

తర్వాత హైదరాబాద్‌ నుంచే వెలువడే “మీజాన్‌? తెలుగు 
దిన పత్రికలో చేరాను. దానికి సంపాదకులు అడివి వాపిరాజుగారు. 
ఆయన మహో సరళులు. ఎవరి అభిరుచులకు తగినట్టు వారు అభివృద్ధి 
పొందడానికి ఆయన అవకాశ మిచ్చారు. 

“మీజాన్‌” చేరిన కొత్తలో నల్టగొండ జిల్లాలోని ఒక [గామంలో 
ఒక హరిజన ఉపాధ్యాయినిని బావినీళ్ళు ముట్టుకోనివ్యలేదు. ఆమె 
అక్కడ ఉండలేక మరొక చోటికి బదిలీచేనుకుంది. అప్పుడు నేను 
ఆ వార్తకు పెట్టిన ఫీర్షి క అక్కడివారి [పశంనలు పొందింది. 
శీర్షిక ఇది : బడిపంతులమ్మకు బావినీళ్ళ నిషేధం--మూన్నాళ్ళ 
తర్వాత మరొకచోటికి మూర్చు. 

ఖొతోటి ఉద్యోగులు నిరుపయోగమని బుట్టదాఖలు చేసిన 
వ్యాసాలను కథలను తీసి సవరించి బాపిరాజుగారి ఆనుమతితో 
1వకటించే వాడిని. అప్పటి ఆధ మహానభ కార్యకర్తలు పలువురు 
ఆ విధంగా రచయిత లయ్యారు. అలాటి వారిలో ఆవుల పిచ్చయ్య 
ఒకరు. ఆయన “చప్రాసీ అత్మకథి అని ఒక హాన్యఖండిక 
పంపారు. అది ఎందుకో చెత్త బుట్టలో పడిపోయింది. అతడు వృత్తిలో 


సింహావలోకనం 11 


చప్రాసీ, తన అనుభవాలను ముడిముడిగా చెప్పాడు. దేనికోసమో 
బుట్టలో వెదుకుతూంకే అది చిక్కింది. హెడ్జీంగ్‌ బాగుంది కదా అని 
చదివాను. నాకు నచ్చింది. సవరించాను. పత్రికలో వడింది--బాపి 
రాజుగారు చూచిన మీదట. ఆవుల పిచ్చయ్య, అతని మితులు 
తర్వాత పుంఖాను పుంఖంగ రచనలు పంపారు, “తెలుగు మీజాన్‌? 
అప్పటి. వామపక్ష ఆం|ధమహాసభను సమర్థించింది గనుక 
మీజాన్‌, మీజాన్‌లో పనిచేసిన నేనూ, శ్రీనివాన చక్రవర్తి, 
రాంభట్ల కృష్ణమూర్తి నాబి కార్యకర్తలెన నేటి నాయకులకు “యాద్‌ 
వస్తుంటాము. 

మీజాన్‌ పత్రిక ఎ. సి. గార్డెన్‌లో చిన్న గుట్టమీద ఉండేది. 
మధ్యాహ్నం ఫలాహార సమయంలో సంపాదక వర్గమంతా 
కార్యాలయం పక్కన బయలులో వున్న వేవచెట్టు కింద చేరేది. 
అక్కడ ఇంటినుంచి తెచ్చిన పదార్థాలను ఉమ్మడిగా కలబోసి తినే 
వారం. చర్చలు త్మీవంగా జరిగేవి. సంపాదక వర్గంలో కోపం 
ఎక్కువగా వున్నవాణ్ణీ నేనే. కనుక చర్చ ఒకొక్క ప్పుడు మాటుగాను 
సాగేది. 

ఒకమారు తల్టావజ్ట్రిల శివశంకరశా స్ర్రిగారు చూ కార్యాల 
యానికి వచ్చారు. “ఏమిటోయ్‌ చాపిరాజూ! నీ స్థాపులో తీవ 
వాదులు, అతి తీవవాదులు చాలమంది ఉన్నారు.?? అని ఆశేపిం 
చారు. ఈ “మీశాన్‌? సంపాదకవర్గం ఒక వీణ. ఒకొక తీగ 
ఒక్కొక్క స్వరం పలుకుతుంది. అన్నీ ఉంపేనే వీణ. ఒశే స్వరం 
పలికితే అది మరొకటవుతుంది”” అని బాపిరాజుగారు సమాధాన 
మిచ్చారు. 

ఒక జౌగీన్రారీలో జరిగిన రైతు కార్మికోద్యమంలో 
కొమురయ్య అనే ఒక రైతు కాల్పులకుగురయి. మరణించాడు- 


19 సింహావలోకనం 


“మీజాన్‌? ఆ నందర్భంలో (పత్యేక సంచిక  పచురించింది.. 
ఆ సంచిక నా [పోత్చాహంతో వచ్చింది. “కొమరయ్య రక్షంతో' 
రెండు రాష్ట్రీయ రచనలు” అనే శీర్షిక ఇంకా నాకు మరపురాదు.. 
“రాష్ట్రీయి అనే దానిని నేటి హిందీవారిలాగ జాతీయ అనే అర్థంలో 
వాడాము, ఆ (వత్యేక సంచిక నాటి కాం[గెస్‌ జాగీన్ధార్‌ పెద్దలకు 
కన్నెర అయింది. మె వరకు ఫిర్యాదు వెళ్ళింది. వ్యతికా యజమాని 
గులాం మహమ్మద్‌ కలకత్తావాలా గారు సమర్థించుకొన్నారు.. 
ఇయన ఖాన్‌ బహదూర్‌ అహమద్‌ అల్లావుద్దీన్‌ జాదూత కావడం: 
వల్ల సంచలనం చల్లారింది. మీజాన్‌ తెలుగు జాతీయ దృక్పథంతో, 
మీజాన్‌ ఉరుదూ ముస్టింలీగ్‌ దృక్పథంతో, మీజాన్‌ ఇంగ్లీష్‌ కేవలం: 
నిజాం అనుకూల దృక్పథంతో నడిచేవి. 

నేను “మీజాన్‌? వదిలినప్పుడు మిత్రులు బి. సి. కామరాజు 
గారు “వేపచెట్టు నవ్వింది? అనే వ్యాసంతో వీడ్కోలిచ్చారు. 


“మీజాన్‌” నిజాం రాష్ట్రంలోని (వజా (ప్రతినిధి అయిన ఆంధ" 
మహాసభను సమర్థించింది. మంచివని చేశామనే సంతృప్తి నాకింకా 
ఉంది. 

స్వాతంత్ర్య సంసిద్ధికి నాలుగయిదు నెలలకు ముందు మ్మదాసుః 
నుంచి వెలువడే “ఆం|[ధ|[వభిలో చేరాను. అప్పుడు “అం(ధ[వభ” 
అనన్య సాచూన్య [వచారం గల దిన పత్రిక. నేను తక్కిన వార్త 
లతోపాటు ఆదివారం సారస్వతానుబంధ౦ కూడ నిర్వహించే వాడిని. 
పుస్తక సమీక్షను పత్యేక రీతిలో నిర్వహించాను. వారం వారం 
పుస్తక సమీక్ష మూడు నాలుగు కాలాలకు తగ్గకుండా ఉండేది. 
సృజనాత్మక రచనలను సానుభూతితో చూడడం, వరిశోధనాత్మక 
రచనలను కరకుగా సమీకించడం నా విధానం. ఆ విధంగా “ఆం|[ధ 


సెంహావలోకనం 13 


(వఖిలో నా తొలి గంథ సమీక్ష. గంటిజోగి సోమయాజిగారి 
“తెలుగు భాషావికాసంి సె [పచురితమైంది. దానివల్ల ఆయనకు 
కలిగిన కోపం రావణకాష్టంలా నేటికీ మండుతూనే వుంది. [గంథ 
సమీక్షలవల్ణ నాకు పలువురు పరోక్ష శతులయ్యారనే చెప్పాలి, 
మన వారికి విమర్శను సహించే గుణం ఇంకా అలవడలేదు. గుణ 
దోష విమర్శ లేక తాళం వేసే సమీక్ష మరి ఎందుకు ? 

అప్పటి “ఆంధ|పభి సంపాదకులు నార్హ వేంకశేశ్యర రావు 
గారు తమ సంపాదక వర్గంలోని వారంతా ఏదో ఒక విషయంలో 
చిట్టలయి ఉండాలని భావించేవారు. తదనుగుణంగానే (పోత్సహించే 
వారు. అందువల్ల అందరం అవకాశం కలిగినప్పుడల్లా (వా సేవారం. 
నేను భాషాచరిత, లిపి, పురాతశ్త్వాలలో కొంత. పరిచయం 
పొందాను. “ఆంధ|వభి? విధానం నిర్భయంగా తన అభ్మిపాయాలు 
తెలువడం, నిష్పక్షపాతంగా అన్ని వార్తలూ |వచురించడం గనుక 
నంపాదకవర్గ స్వభావమూ అదే అయింది. 

అవి కమ్యూనిస్టులను పోలీనులు వేటాడుకున్న దినాలు. ఒక 
యూరు వెల్లూరు జెయిలునుంచి శ్రీమతి నూర్యావతి అనే కమ్యూనిస్టు 
(పముఖురాలు పెరోలునై విడుదలయి వచ్చారు. ఆమె మై[కాస్ట్‌స్‌ 
రోడ్డు పడమటి చివరన బస్సుకోనం వేచివున్నారు. ఆరోజు ఆఫీసుకు 
వెళ్ళుతూ బస్సుస్టాపు వద్ద వేచివున్న సూర్యావతిగారిని జెయిలునుంచి 
ఎలా వచ్చారా అన్న ఆశ్చర్యంతో పలకరించాను. ఆమె చేతిలో 
'మసివూసిన కాయితం పొట్టం వుంది. అదేమిటి అనడిగాను. నా 
1పశ్నకు ఆమె కూడ ఆశ్చర్యవడి, ఇదేమిటి? ఇదెలా వచ్చింది 
నా చేతిలోకి ? అనుకుంటూ పొట్టం విప్పారు. అది జెయిలులో 
సెన్సార్‌ చేసిన ఆంయధ(పభ దినవతిక పతి. ఎలాగో [పపంచం 
మయాచింది. 


14 సింహావలోకనం 


నేనూ ఆశ్చర్యపోయాను. దానిలో వ్యాపార |వకటనలు,, 
వివాహాలు తప్ప తక్కిన వార్తలన్నిటికీ తారు చారలున్నాయి.. 
సంపాదకీయానికి కూడ ఈ దుర్గతి తప్పలేదు, జెయిలు అధికారులు: 
అలాటి వాటిని వెలుపలికి రానివ్వరు. కాని పొరపాటున వచ్చింది. 


నాకు వెంటనే ఒక ఆలోచన తట్టింది. ఆ పత్రికను బ్బ్టాకు 
చేసి వతికలో (వకటిప్తే పెద్ద సంచలనం! *ఆంధ్యపభి వంటి 
జాతీయ పత్రికను ఆ విధంగా సెన్సార్‌ చేయనక్కరలేదు. వెంటనే 
నూర్యావతిగారిని వక్క వీధిలో వున్న నార్లగారి ఇంటికి నడిపిం. 
చాను--నా అభ్మిపాయం వివరించి. ఆమె సహకరించారు. నార్ల 
గారు ఆ పత్రిక చూచి తన దేహంపై కొరడా చారికలు పడ్డట్టుగా 
బాధపడ్డారు. ఆనాడు దానిని అరపేజీ వెడల్పు 'బ్ఞాకు చేయించి: 
[పచురించడమే కాక సంపాదకీయం కూడ |వాశారు. 


అది రాజాజీ రాజ్యం. మరుసటి దినమే ఆయన కార్యదర్శి 
నుంచి సమాధానం వచ్చింది. ఆనాటి నుంచే “ఆంధ|పభి మున్నగు 
షత్రికలను జెయిలులో సెన్సారు లేకుండా ఇచ్చే ఏర్పాటు జరిగింది. 


అన్ని పత్రికలను మించి మంచి వార్త ఇచ్చే అపూర్వావకాశ ౦ 
హఠాత్తుగా కలిగింది. అదొక వైయక్తిక విజయం, అప్పటి రాష్ట్రపతి 
డాక్టర్‌ రాధాకృష్ణన్‌ గారు భద్రాచలంలో రామదాసు ధ్యానమందిరం 
ప్రారంభోత్సవం జరిపారు. భారత రాజధానినుంచి కూడ ఆయన 
వెంట నలువురు పత్రికా (పతినిధులూ వచ్చారు. స్పెషల్‌ కవరేజీకి.. 
నేను ప్రత్యేకంగా “ఆంధధ(పభ” పక్షాన వెళ్ళాను. రాధాకృష్ణన్‌ గారు 
ఆంగ్లంలో (నంగం |పారంభించారు. ఎవరో అనువాదానికి నిలు 
చున్నారు. రెండు వాక్యాల తెలుగు అనువాదం విన్నారు ఆయన. 
నచ్చలేదు. ఆచార్య స్వాములు ఏమన్నారంపే....*”” అంటా 


సింహావలోకనం 15 


ఆయన తెలుగులో [పనంగం |పారఠంథించారు. శ్రోతల కరతాళ 
ధ్యనులతో ధ్యానమందిరం (వతి ధ్వనించింది. నేను గీతా బ్రహ్మ 
నూూతాదుల ఉద్ధరణలతో పాటు తూచ తప్పక కవర్‌ చేశాను.. 
దేశంలో మరే పికా (పచురించనంత వివరంగా సమ్మగంగా, 
అద్భుతంగా వచ్చింది “ఆం[ధ్యపఖిలో ప్రసంగం. కొంచెం 
గర్వంగా ఫీలయ్యాను. 

“ఆంధ్యపభి వారపత్రికలో ఉన్నప్పుడు నుడినానుడి, 
మరపురాని మనీషి, తెలుగు తల్లి శీర్షికలు పాఠకులను బాగా ఆక 
ర్షి౦చాయి, మొదటివి రెండూ పుస్తకాలుగా వచ్చాయి. 

“ఆంధ(వభి శీర్షికలకు మురిసిపోతున్న సమయంలో చూ 
అమ్మ జానకమ్మగారు ఒక చక్కని ఛలో క్రి విసిరారు. “ఏమిటిరా, 
నీవూ మీ వత్రికా? [గామీణ మహిళలకు పరపతి సౌకర్యాలు _ 
(పభుత్వ సాహాయ్యం_ ఏమిటిరా నా మొహం? పరపతి సౌకర్యం 
వాళ్ళే కలిగించుకుంటారు, దానికి (వభుత్య సహాయం కూడానా?” 
అని గద్దించారు. నేను తెల్టబోయాను. నా శెప్పుడూ దీనిలో 
అపార్థం తోచలేదు. ఈమెకు తోచింది. బూతు, అపార్థం లేని 
శీర్షికలు వుండాలనే సంగతి ఆమె ఆకేపణవల్డ [గహించాను.. 
“వరపతి అనే పదం “పారువత్తెం? నుంచి వచ్చిందచ్మూ $” 
అన్నాను, దేని నుంచి వచ్చినా అపార్థం కలిగించేది ఏదైనా నిజ. 
మైన అర్థాన్ని పాడు చేస్తుందని ఆమె వాదం. 

“ఆం[ధ(పభిలో వున్నప్పుడే, పరిశోధనకే అంకితర్ము 
“పరిశోధన అనే ద్విదూ నవత్రికను సంపాదకుడిగా నిర్వహించాను. 
సంయుక్త సంపాదకుడు మ్మితుడు తిమ్మూవజ్షల కోదండరామయ్య. 
పాపం ! అకాలంలో మృత్యువు వాత పడ్డాడు. 


16 సింహావలోకనం 


వ్యాపార [పకటనలు ఉండరాదు. అట్టను కూడ ఖాళీగా 
వదలరాదు. కవితను, కథను [పచురించరాదు-_అనే ధ్యేయంతో 
దీనిని అసిధారా వతంగా నడిపి--అం(ధనాటక పితామహ, 
(వభాకర సోమనాథ, గురుజాడ, బుద్ధ__అనే ఐదు వత్యేక సంచిక 
లను కూడ |వచురించాను. “పరిశోధన” చాల జన్మపియమై మూడేళ్లు 
నడిచింది. 

“అం[ధ(పభి వారవ(థికలో “మరపురాని మనీషి? 
స్కెచ్చులు |వాయడానికి ఫోటో[గాఫరు నీలంరాజు మురళీధర్‌ 
గారితోపాటు ఎందరో మహానుభావుల్ని కలుసుకున్నాను. రాళ్లపల్లి 
అనంతకృష్ణశర్మ, కాశీ కృష్ణాచార్యులు, తుమ్మల సీతారామమూంర్రి 
వంటి పెద్దల వినయ సంపద, చరిత నైక్మల్యం, పాండిత్య పార 
మ్యంతో వరిచయం కలిగిన తర్వాత జ్వర ఇవ మదో మేవ్య 
వ గతః. 

“భారతిని నిర్వహించాను. “భారతిలో వ్యాసం పడడమే 
గొప్ప అయిన నాకు నిర్వాహకుడు కావడం ఎంత భాగ్యం అని 
పించింది. చాల పొంగిపోయాను. దానిలో రకరకాల మూరు 
సేర్ణతో ఎన్నో రచనలు చేశాను, తెలుస వథికా |పపంచంలో 
నాకున్నన్ని మారుపేర్లు మరెవ్వరికీ లేవు. నిజమైన పేరుతో సాహితీ 
నుగళుని స్వగతం, తాతాచార్య పేరుతో వ్యంగ్య రచనలు, పేరు 
లేక మనవి మాఏలు, చంద, రాచ తి.ర్హా రా.కి ఆచార్య, 
పరిశీలక్‌ , పరికోధక్‌, నంచావక్‌ మున్న'న దావాపు 20 పేర్హతో 
కలగూరగంప, సమీక్షలు, రాశెకీియ వ్యాసాలు [వాశాను. అలసట 
ఎరుగక |వాశాను వినుప లేక (వాశాను. ఆ సమయంలో ఆంధ 
సచిత్ర వావవకికలో “తెలు1ు వెలుథి శీర్షికకూ (వాసే వాడిని. 


శింహావలోకనం i? 


తెలుగు వెలుగులలో 60 శాతం నా రచనలు, 20 శాతం సంపాద 
కులు శివలెంక శంభు[వసాద్‌ గారివి; తక్కిన 20 శాతం ఇతరులవి, 
ఆ శీర్షిక కూడ పాఠకులలో చాలా ఆసక్తి రేకెత్తించింది. 

శంభ్యపసాద్‌గారు గొవ్ప చదువరి. విపణిలో ఏ మంచి 
పుస్తకం వచ్చినా వెంటనే కొని చదివేవారు. నాకు చదువుమని 
రోజు కొక వుస్తకం ఇచ్చేవారు. నేను మంద పాఠకుణ్ణి. ఆయన 
వేగాన్ని అందుకోలేకపోయే వాణ్ని. ఆయన సంపాదక చ నర్గంలోని 
ఆయాశౌఖల నిర్వాహకులను ఇంటికి చర్చలకు పిలిచేవారు. “కడి 
చూడసేయు భోజనం షెష్టీవారు. ఆయనకు బాగా భోజనం చేసే 
వాళ్ళను చూస్తే చాల అతు. కొసరి కొసరి తినిపించేవారు. నేను 
తిండిపోతునని వేరే చెప్పాలా? ఆయన పదునైన వ్యంగ్యం, 
వార్చరాని పద్యవయోగం, రాజకీయ పాండిత్యం అననుకర 
ణీయాలు. 

రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్నాయి. గిరిగారు గెలుస్తారా? 
సంజీవరెడ్డిగారు గెలుస్తారా ?_అనే చర్చ సాగింది పత్రికా కార్యా 
లయంలో, అందరూ అస క్రితో ఉన్నారు. “*గిరిగారు గెలుస్తారండీ?? 
అని వోటింగ్‌ సరశినిబట్టి చెప్పాను. శంభఘ|వసాద్‌ గారు సంజీవరెడ్డి 
గారు గెలుస్తారన్నారు. నేను రాష్ట్రాల వారీగా, రాష్ట్రాలలోని 
.ముశాల వారీగా లెక్కలువేసి చెప్పాను. గిరిగారు గెలిచారు. నా 
“అంచనాలు నిజమయ్యాయి. 

“ఆం[ధవతికిలో వున్నప్పుడు స్పెషల్‌ కరెస్‌పొండెంసుగా 
“చివరిసారిగా కవర్‌ చేసిన మహాసభ-_నెల్లూరులో జరిగిన అఖిల 
భారత న్యతంత్ర పార్టీ మహాసభ. రాజాజీ, దండేకర్‌ మున్నగు 
అఖిలభారత నాయకులు వచ్చారు. నా కవరేజి బెజవాడ రామ 
చందా రెడ్డిగారు మున్నగు వారి మన్ననలు పొందింది. 


18 సింహావలోకనం: 


“ఆంధవ్యతికి నుంచి రటైరయిన తర్వాత కొంతకాలం. 
*ఆంధభూమిలో పనిచేసినప్పుడు పలువురు చ్మితకార మ్మితుల 
స్కెచ్చులు |వాశాను. అవన్నీ చాల జన పియాలయ్యాయి. 


[వన్తుతం “ఆంధనచ్నిత వారవ(తికిలో హైదరాబాద్‌ నోట్‌ 
బుక్‌ అనే శీర్షిక (కింద పలువురు పెద్దల గురించి |వాస్తున్నాను. 
“పల్లకి” వారషతికలో హాలుని గాథా నప్తశతిలోని గాథల ఇతివృత్తం. 
ఆధారంగా, అప్పటి |గామీణ శృంగారం భూమికగా ఊహాలేఖినీ 
చితాలు చిత్రిస్తున్నాను. వీటిని యువకులు విరగబడి చూస్తున్నారు.. 


నాలుగు దశాబ్దాల పవ్మతికారచనా జీవితం తర్వాత 1975 లో 
హిందుస్తాన్‌ నమాచార్‌ నంస్థవారు తమ సంస్థ రజతోత్సవ సంద 
ర్భంలో నన్ను వపముఖ పత్రికా రచయితగా సమ్మానించి నపుడు, 
కలకత్తా నాగరీ |వచారిణీ నభవార్కు తొలి హిందీ వార వకత్రిక 
“ఉదంత మార్తాండి 150 వ జయంతిలో దేశంలోని 150 [పముఖ. 
వ్యతికారచయితలతోపాటు నన్నూ “వత్రకార' శిరోమణి” బిరుదంతో 
గౌరవించినవుడు ఎంతో వోయి అనుభవించాను; వృత్తికి, సేవకు. 
తగిన బిరుదు అని నిన్సంకోచంగ్వా వ్మతికా నరన్వతి అన్ముగహం౦గా' 
స్వీకరించాను. కాని కాశీ విద్వత్పరిషరిత్తు వారు మితుడ్కు మహో 
'విద్వాంనుడు అభినవ బిల్హణుడు కవృగంతుల లక్ష్మణశాస్ర్రితో 
పొట్టు. మితుడు దన్మూలపాటి శేషగిరిరావుతోపాట్టు తక్కిన 
పండిత శేఖరులతోపాటు నాకూ “మహా మహోపాధ్యాయి బిరుదం. 
ఇచ్చినప్పుడు సిగ్గుతో తలవంచుకున్నాను._అర్లుణ్ణ్‌ కానని; నా 
వృత్తికి సంబంధించిన బిరుదం ఇవ్వండి పుచ్చుకుంటానన్నాను. వారు 
వినలేదు. “ప్మతకార శిరోమణి” బిరుదాన్ని ఎంత గట్టిగా చెప్పుకో 
గలనో, “మహా మహోపాధ్యాయి బిరుదాన్ని అంత గట్టిగా చెప్పుకో 


సింహావలోకనం 19 


లేని స్థితిలో ఉన్నాను. జ్ఞానార్థనకు మరణం వరకు వ్యవధి ఉంది. 
గనుక అంతలోగా ఆ బిరదధారణకు అర్హత కలిగించుకోవాలి, 


వ్యతికారచయితగా నాకు రా రాష్ట్ర ౦ల్‌ లోను అన్య రాష్ట్రాలలోను 
వివిభరంగాల ,వముఖులతో పరిచయం ఉంది. ఆ పరిచయాన్ని 
నేను ఎప్పుడూ స్వార్థానికి వినియోగించుకోలేదు. ఏ (పలోభానికీ 
లోబడలేదు. 


షత్రికారచనలో అంగంగా సెక్కు పుస్తకాలు వివిధ విష 
యాలుపె [వాశాను. వందలకొలది వ్యాసాలు వ్రాశాను. వందల 
కొలది పుస్తకాలు నమీకి ంచాను. భాషా లిపి పురాత త్వజ్ఞాడుగాా 
సాహిత్య, చరిత్ర విమర్శకుడుగా కొంత పేరూ పొందాను. కాని 
నేను విద్వాంసుణ్ణి కాను; విద్యార్థినే, జిజ్ఞానువునే, నేను చేసినదంతా 
వ్యతికారచన బై పొడక్స్‌. కనుక ఆ 4 మహాదేవి పతికా అ 
(వణామూలు అర్పిస్తున్నాను. 


311985. 


వాకు నచ్చిన [గంథాలూ=రచయింతలూ 


చేను అవారాను. దేశం తిరగడమే వృత్తి అయినట్టుగా కన్యా 
కుమూరినుంచి కాశ్మీరం దాక, క్వెట్టా నుంచి కలకత్తా దాక పెక్కేళ్ళ 
పాటు తిరిగిన వాడిని; పతి రాష్ట్రంలోను మహామేధావులను దర్శిం 
చిన వాడిని. రాజ్యాంగం పేర్కొన్న భాషలన్నీ నాకు వచ్చునంటూ, 
నేనొక మహావిద్వాంనుణ్నంటూ పుస్తకాలు ఏకరువు పెట్టడం నాకు 
.ఉచితమూ కాదు; మీకు రుచికరమూ కాదు. కనుక నన్ను కది 
లించిన్న విదిలించిన పుస్తకాలను రచయితలను నేనై కదలించబోతే 
కదలని మెదలని కవిలె కట్టలను గురించి రెండు చూ టలు చెబుతాను, 
అవి ఏ దశలో ఎంతవరకూ నాతో నహవానం చేశాయో ఎందుకు 
నన్ను వదలాయో కూడ చెబుతాను [వకారాంతరంగా. 
నాకు చిన్నప్పుడు చాలా నత్తి. నోరు విప్పడమంహేనే తీరని 
అవమానంగా ఉండేది. అందువల్ల చాలావరకు లోలోవలే పునః 
పాకం చేనుకొనేవాడిని; మన్‌ కీ లడ్డూ ఆరగిన్తూ ఉండేవాడిని. 
దీనికి మా వంశ (పతిష్రకూడ తోడయింది; పరిసర హంపీ విజయ 
నగరం శిధిలాలు నా మౌనానికి అంతర్ముఖిత్వానికి సహాయ పడ్డా 
యనుకుంటాను. ఎలిమెంటరీ న్కూలులో నేను ఏ చమూ(తం అల్లరి 
చేసినా “స్వామీ మనది గురువుల వంశం, తగని వని చేయరాదు” 
అని మందలించేవారు వంకులు సాతాని లక్ముయ్యగారు. ఆరడుగుల 
.నమున్నత శరీరం, తెల్లటి దుస్తులు, వఏడుకొండలవాని తిరునామంతో 
పోటీ పడే ఉర్థ్వపుం[డమూ, పిల్లలను పల్లెత్తు మాటయినా అనని 
వరమ కారుణికత్వమూ. ఆయనంటే చూకందరికీ గురి. ఇకనా 


సింహావలోకనం 21 


ఆవేదనలు వెళ్ళబోనుకొనడానికి ఏకైక స్థానం చూ అమ్మ జొనకమ్మ.. 
ఆమె నాకు శాంతిని స్రోతాల్లో కలిగించిందనవచ్చు,  విశిష్టాడ్ర కతు 
లకు స్తోత రత్నమయిన ఆళవందార్‌ స్తోత్రం నాకు అర్థంకాక 
పోయినా, దాని వదగుంభనం, శయ్యాసాభాగ్యం రణనాను 
రణనాలు నన్ను ఆకర్షించాయి, అందులోనూ నూ అమ్మ మఖథ్లుర 
కంఠం (వతి వ్యక్తికీ తన తలి గొంతు తియ్యగానే ఉంటుండను 
కోండి) నా లేత మనన్సులో బాగా హత్తుకుంది. 


6 త్రవామృతస్వందిని పాదవంకజే 
నివేశితాత్మ కథమన్య దిచ్చతి, 
స్థితేరవిందే మకరంద నిర్భశే 
మధు[వతో నేకురకం సమీక్షుతే; ?? 


ఓ తండ్రీ అమృతం కురిసే నీ పాద కమలాలలో మనను. 
పెట్టిన మనిషి మరొక వస్తువును ఎలా కోరుతాడయ్యా ? మక 
రందం పొంగి పొళ్రి అరవిందం ఉండగా తుమ్మెద అడవి చెరకు 
కోసం వెంపర లాడుకుందా ? అంటారు యామునాచార్యులు. 

నాకు సంస్కృత సాహిత్యంపె ఆసక్తి కలిగించిందీ స్తోత 
సాహిత్యమే. చిన్ననాటినుంచే పెద్దలు సంతచెప్పిన రాచూనుజుల ' 
వారి గద్య్యృతయం, వేదాంత దేశికుల వెరాగ్య వంచకాది స్తోతాలు 
సుందర లఘుకావ్యాలే. పాదుకాసహ్య(సం, లక్మీసహ[నం వంటి 
వయితే మహాకావ్యాలే.... 

ఇలా ఉండగా, మా యింట్లో నన్ను సంస్కృత పాఠశాలకు 
పంపడమా, ఇంగ్లీషు మిడిల్‌ 'న్కూలుకు పంపడదూ అనే చర్చలు 
బయలుదేరడం, సంస్కృత వాదులే గెలిచి అనెగొందిలో అంబాళం 
రామా చార్యుల వారివద్ద సంస్కృత సాహిత్యాభ్యాసానికి నిర్ణయం 


22 సింహావలోకనం 


"కావడం జరిగాయి. ఆయన చంపూ థారతాది కావ్యాల వ్యాఖ్యాత. 
'మైనూరు రాజా స్థానంలో పండితులుగా ఉండి, అనేగొంది రాజా 
స్థానానికి వచ్చినవారు. దయ దాక్షిణ్యం, సహృదయత, అనబడే 
ఆత్మగుణాలు ఏవైతే ఉంటాయని అంటారో అవన్నీ ముద్దకట్టి 
మూంర్తీభవించినవారు. ఆయన మహావ్యాఖ్యాత కావడంవల్ల 
వ్యాసాలు వ్రాయడం, వివరించడం అనే విషయాలను తెలియ 
కుండానే నేర్చుకొన్నాననుకుంటాను, 


అంతలో రుధిరోద్గారి పుష్యచూసానికి.__1924 జనవరికి _ 
భారతి నూన పత్రిక రంగురంగుల చ్మితాలతో, అబ్బురవరచే అంశా 
లతో మాను నుంచి వచ్చింది. దానిలో మొదటి వ్యాసం 66స్టివ 
కవులు?” అన్నది. రచయిత వేటూరి (వభాకరళా స్త్రిగారు. చది 
వాను; మరీ చదివాను; ఇంకోసారి చదివాను. అర్థం కాలేదు, మరొక 
చూరు చదివాను. ఆ వ్యాసం పద్ధతి నా మనస్సులో నాటింది. అది 
వా్యానమన్నది కూడా నాకు తెలీదు. విషయం బాగుంది. ఎంత 
జాగా వివరించారు. తెలుగు చదవనేర్చిన నా వంటి పిల్లలకు కూడా 
అర్ధమయింది కొంతకు. కొంత. శౌస్రిగారి ఒక కల్పనామూరీ 
చూ మనస్సులలో వింవ్వీక మయింది ఆ నాటి నుంచే. 


తిరుపతి శ్రీ వేంకశేశ్వర సంస్కృత కళాశాలలో చేరిన 
తర్వాత వ్యానసరచనమై అన్నకి బలమయింది. దానికి కీర్తికాయులు 
రామకృష్ణ కవిగారూ దోహద కారులనడం నిజం. ““కవిత్యమెందు 
కయ్యా? మనకు వేలకొలది కవులున్నారు. విషయం [గహించడం, 
గహించినది పొంకంగా మననులో వదిలవరచుకొనడం, దానిని 
అవసరమయితే రంజకం గా ఇతరులకు చెప్పడానికి [వయత్నించడం 
ఇవీ ఇప్పుడు కావలసినవి, అనేవారు ఆయన, 


సింహావలోకనం 23 


కౌమారావస్థ దాటుకున్న రోజులు చూ వీధిలోని పండికు 
లెవరో దివాలా తీశారు. ఆయన పుస్తక భాండాగారం వేలం వేశారు. 
"మేమంతా కానీకొక మహాకావ్యంగా వందల పుస్తకాలు కొన్నాము. 
నేను అలాకొన్న అమరుకం రహస్యంగా చదివాను. అమరుక శతక 
“కారుని మనో విశ్లేషణ పద్ధతీ అల్బాల్ప విషయ పరిశీలనశ క్రి 
నచ్చాయి. అది వాత్స్యాయనుని కామన్యూతాలకు. ఉదాహృతి 
పొయాలని ఎవరో చెప్పడంవల్ల్ణు చూ కళాశాల లై బేరియనును 
(బబతిభూలి ఆయన ఇంటికి కూరగాయలు తెచ్చిచ్చి, వాత్స్యాయనం 
సంపాదించి అర్థరాత్రి సిద్ధాంత కౌముదిలో పెట్టుకొని చదివాను, 
అందరు న్యూతధారుల కన్నా అతని నూకీకరణ పద్ధతి అద్భుత 
మనిపించింది. ఏ శుష్కమయిన వ్యాకరణ _ న్యాయవైశేషిక 
న్యూతాలవంటివో కావుగదా అవి. నిత్య జీవితానికి సంబంధించినట్టివి. 
మరి చూ లేతమనస్సులను ఆకట్టుకొనడ ౦ ఆశ్చర్యంకాదు. అలాగే 
జమేం[దుని రచనలూ మ్యుణ్ని చేశాయి. 


మాకు సంస్కృత వాక్యరచనకు ఒక పీరియడ్‌ ఉండేది, 
దానిలో ఒక తమాషాచేసేవాడిని, ఒకనాడు లైబరీలో సాకి ఉప 
న్యాస సంపుటాలు చూచాను. చదివాను. బలే ఉన్నాయనిపించింది. 
వాటిని సంస్కృత ౦లోకి అనువదించేవా డిని, మార్కులలో నాదే 
మెచేయి అని చెప్పనక్కరలేదు గదా! కాని మూ ఉపాధ్యాయులు 
వెంకాసామిరావుగారు మందలించారు. “నీవు అనువాదం చేశావు, 
అనువాదమని చెప్పు. అంశే కాని భావాలు నీవని మోనంచేయవర్ధు 
అవినీవి కావని అందరికీ తెలిసిపోతుంది” అన్నారు. ఏ చిన్న 
అంశం (గహించినా, అధన్ఫూచికలో నగౌరవంగా తెలిపే వద్ధతి 
ఆయన నేర్చిందే. 


24 సింహావలోకన ౮ 


అప్పుడు వావిలకొలను సుబ్బారావుగారి పభవెలిగి పోతూండేది. 
వానుదాను ఆనేపేరున ఆయన |వాసిన ఆర్యకథానిధులు, హిత 
చర్యలు, ముఖ్యంగా కృష్ణావతార తత్త్వము బాగా చదివాను. విమ 
రృలో ఆయన స్పష్టత, నిష్పశుపాతిత అలవరచుకొనడానికి (వయా 
త్నించాను, 


సుశుతుని శారీరం, దాగ్భటుని అష్టాంగ హృదయమూ నాకు 
రచనకు తోడ్చడ్డాయనే చెప్పాలి. మా ఆయుర్వేదాచార్యులు చింతల 
పల్లి వెంకట సు[బమణ్యశాస్త్రిగారు న్నుశుకుని న్యూతాలవంటివి 
పవంచంలో మరెక్కడా లేవనేవార్కు తరచు తరగతిలో. 


1082 లో తిరుచినాపల్లి. వేలూరు, కన్ననూరు మొదలయిన. 
కారాగారాలలో చాలా చాలా గొప్ప రచయితలతో పరిచయమయింది. 
అప్పటి సొమాన్య, స్వచ్చంద సేవకులు నేడు సెక్కు పార్టీలలో 
నాయకులు. నురేంద మోహన్‌ఘోష్‌ రచనలు నాకు సహాయ. 


పడాయి. 
ఒకి 


వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ *ది ఫస్ట్‌ వార్‌ ఆఫ్‌ ఇండి 
యన్‌ ఇండిపెండెన్స్‌?” దొంగతనంగా కారాగారంలో చదివాము. 
అది- విషయమూ, శ్రైలీ_చాల |వథావిత ంచేసింది మా హృదయ మనో 
బుద్ధులను. విడుదల తర్వాత హరి సర్వోత్తమరావుగారి “ఆ|బవోం 
లింకన్‌, గోర్కి “ఆమ్మ, టర్టెనేవ్‌ “ఫాదర్‌ ఆండ్‌ సన్స్‌” చది. 
వాను. గోర్కి “అమ్మి నాకు పాతవాటిమై తిరుగుబాటు దృష్టి కలి 
గించింది. నిజానికి ఆలా జరుగవలసింది కాదు. మనపాత 
సంస్కృతి మైనే నూతన భవనం నిర్మించాలన్న దృష్టి తక్కువ 
అప్పడు. 


సింహావలోకనం 25 


మదాను పాచ్యలిఖిక పుస్తక భాండాగారంలో జీవికకోనం 
చేరిన తర్వాత, వేటూరి [వభాకరశా స్రిగారితో సన్నిహితత్వం కలి 
గింది. ఆయనకు నేను అసిక్రైంటును కొన్నేళ్ళు. ఆయన రచనా 
పద్ధతి ప్రచురించడానికి ముందు రచనను మాగవేసే పద్ధతి, (పచాత 
వైముఖ్య వద్ధతి కొంతకు కొంత అలవరచుకొన్నాను; అంత ఆసిధానా 
వతంగా కాకపోయినా ఆయన శృంగార శ్రీనాధం-నవలవళె 
(వాసిన ఆ శెలి_బసవపురాణ పీఠిక క్రీడాభిరామ పీఠిక నాకు వర 
వడి ఆయాయి. 


అప్పుడే శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారి వేమన విమర్శ 
వ్యాసాలు చదివాను. విమర్శను సృజనాత్మకకళను చేసిన [(శేయస్సు 
ఆయనదేనని నా నమ్మకం. ఆయన ఏమివాసినా పట్టు కత్తిరించి 
నట్టు వుంటుంది. రాతిైై గీత గీచినట్టు వుంటుంది; మనముందే 
ఇం|దోధనుస్సులు విరిసినట్టు వుంటుంది. ఆయనశైలి నాటికీ నేటికీ 
-ఈనీలతోయద మధ్యస్థా విద్యుల్లేఖేవ భాన్వఠా.” 

కోరాడ రామకృష్ణయ్యగారి సంధి అప్పుడప్పుడే వచ్చింది. 
ఆది నాకు నేటికీ (పామూణిక |గంథమే (ఆధునికభాషా శా స్ర్రజ్ఞాలు 
ఎమన్నప్పటికీ). మా దొక వింతవంశం. ఇంట్లో తెలుగు కన్నడ 
దేశం, వైష్ణవసం(పదాయం. నిజాంరాష్ట్ర సంబంధం. మరాఠీల 
పొరుగు, కనుక కొంత భాషాసహనం, నైక భఛాషాపరిచయం ఏక్పడే 
- పరిస్థితులు. ఆందువల్ల భాషా శాస్రాధ్యయనాస క్తి చిన్ననాటినుంచే 
వుండేది. ఆడి సంధి, కాళ్ల్‌ వెల్‌ పుస్తకాలు మొదలయిన వాటివల్ల 
విస్తరించింది. విజయనగర సార్యభౌములిచ్చిన శాసనాలు చూ యింట్యో 
ఉండడం [వభాకరశా స్త్రిగారివంటి వారి రచనలు నన్ను లిపిశాస్తా 
సక్తునీ చేశాయి. కాన్సి “మనలిపి పుట్టుపూర్వోత్తరాలు” వాయడానికి 


26 సింహావలోకనం 


కారణం “బ్రాక్‌ ఆండ్‌ వైట్‌ అనే పుస్తకమే. “నుడినానుడి [వాయ 
“డానికి హెడ్జ్‌ వోగ్‌' ఆండ్‌ ఆదర్‌ సేయింగ్స్‌” అనేది. దానిలో 
జొమ్మలతో ఇంగ్లీషు పదాల వివరణ వుండడం చూచి నాకూ అళ 
కలిగింది. “వాట్స్‌ డిక్‌వ్నరీ*” (పోళ్ళహించింది. తెలుగు పదాల. 
చరితను కధలుగా వాయలేనూ ఆని ఆరంభించాను. 

లాహోరొలో వున్నప్పుడు, మిలిటరిశ్లు హవాల్డ్హార్‌ , జచూదార్‌ 
గుదూస్తాగా క్వెట్టా జాహిదాన్‌లలో వున్నప్పుడు తీరికవల్ల పుస్తకాల 
పురుగుకాకపోయినా కొంత చదివాను హిందీ నంస్కతం ఇంగ్లీషు. 
ద్వారా విశ్వసాహిత్యమూ. ఆప్పట్లో నాకు బాగా నచ్చినవి హావ్‌లాక్‌ 
ఎల్లిన్‌- సైకాలిజీ ఆఫ్‌ సెక్స, ఇబ్బెన్‌_ది(గేడ్‌ బల్బర్‌, భానుని అవి 
యూరకం, నువర్శన్‌ మమత చంద ధరశర్మ గులేరీ ఉస్‌నే 
కహాధా గాధా సప్తశతి లలిత విస్తరం (తర్వాత దీనిని అనువదించి 
పరిశోధనలోను, ఆం[ధ(పభలోను వేశాను, పుస్తక రూపంలో 
ముదించాను). (పేమచంద్‌ నిర్మలా యా సాహిత్యమంశే 
నాకు చాల ఇష్టం, కాని ఆ విషయంలో విదేశీయుల రచనల కన్నా 
రాహుల్‌. సాంకృత్యాయన్‌ జపాన్‌య్యాతా మొదలయినవి ఇష్టం. 

నేను సంస్థానాలలో చిన్నతనం గడిపిన వాడిని. కనుక 
అక్కడి వేటలు చాలా చూచాను. పుఠివేట్క మొసలివేట, అడవిపంది: 
వేట్క చిరుతపులిని వట్టుకోడం మొదలయినవి. హిందీ కథానికా. 
రచయిత గొప్పవేటకాడూ ఆయిన శ్రీరామశర్మ వేటకధలు చదివి 
నప్పుడు తెలుగుదేశంలో వున్న మహామృగయాకారుల సాహన 
కృత్యాలు |వాద్దామని ఉండేది. ఎవ్వుడో (వాసి తీరుతాను. 


తెలంగాణా పత్రికలో పనిచేస్తున్నప్పుడు, డెక్కన్‌ క్రానికల్‌ 
సంపాదకుడు బుక్కవట్నం రామానుజాచార్యులు *చార్‌మినార్‌ 


సింహావలోకనం 27 


గాసిప్‌? వ్యంగ్య రచన చదివి పులకరించి పోయేవాడిని. అలాంటిదే 
అడవి బాపిరాజుగారు తెలుగు మీజాన్‌ దినవతికలో *“థభూపదీపాలు”' 
పెట్టారు. అలాంటి రచన చేయాలని చాలా ఉబలాటం వుండేది. 
కాని నాకు హాస్యం తక్కువ, సద్యన్ఫూర్తి అనలే లేదు. కనుక 
అలాటి వనికి వూనుకో లేదు. 


ఆ౦ర్యధ్యవభ దినవార వతికలలోను, ఆంధవిక ' భారతుల 
లోను పనిచేసిన కాలంలో శ్రీ నార్హ వెంక ేశ్వరరావుగారు 
శ్రీమతి శివలెంక కాగూక్షమ్మగారు, థ్రీ శివలెంక శంభువసాద్‌ 
గారు శ్రీ శివలెంక రాధాకృష్ణగారు నన్ను ఎంతగా [పోత్స 
హించారో చెప్పలేను. వారికి కృతజ్ఞత చెప్పడానికి నా వ్యాసాలు 
'స్కెచ్చ్‌లు సాకి. వారు పెత్తనంచేసే నంపాదకులుగాక రచయిత 
లూను. శ్రీ నార్థగారు 1942 ఆగస్టు ఉద్యమంలో [వాసిన “ఆరని 
జ్వాలి అన్న సంపాదకీయం నేను వచ్చేజన్మలోను మరువలేను. 
(ఇంతకన్నా మంచి కాన్లన్‌నెస్‌తో మళ్ళీ పుడుతాను). శ్రీ శంభు 
ప్రసాద్‌ గారు వ్యంగ్యరచనలలో మొనగాడు. చిన్న చూటలతోనే' 
ఎంతటివానినైనా నిలువునా చీల్చివేయగలరు. అలాటి వదాల పదను 
కత్తి నాకు లేదు. సంపాదించడానికి యత్నించినా సాధ్యం కాలేదు. 
శివలెంక రాధాకృ్ళష్ణశర్మగారు సింధువును బిందువులో చూవగల 
దిట్ట. అలాటి నసంశఓవళ క్రీ రాలేదు నాకు. 


ఎప్పుడో చూర్క్‌ మైన్‌ “ది ఇండియన్‌ కో అనే వ్యాసం 
సార్మ్‌కే వాసిన “దిబాయ్‌హుడ్‌ ఆఫ్‌ ఎ లీడర్‌? అనేది నా మన 
స్సులో బాగానాటాయి. చిన్నప్పుడు చదివిన లార్డ్‌చెస్టర్‌ ఫీల్డ్‌ 
(వాసిన “లెటర్‌ టు హిజ్‌ నన్‌? జ్ఞావకంచేనుకొన్నాను. ఈమూడు: 
రచనా వద్ధతుల మిళాయింవుల గుబాళింపులే ఆంధ్ర నచ్చితవార 


28 నంహావలోకనం 


షత్రికలో పెక్కు “తెలుగు వెలుగులు, థారతిలోవడి తర్వాత 
అకాడెమీ బహుమతి పొందిన “సాహితీ నుగతుని స్వగతం”? 
'ఆంధ[పభ వారష్మతికలోని “మరపురాని మనీషి” మొదలయినవి, 


యాండీ మొరేవియా *ది వుమెన్‌ ఇన్‌ రోమ్‌”, “ది టూ 
అడొలెసెన్స్‌”” మొదలైనవి చదివాను గాని మన |పబంధ 
శృంగారం, రాధికాసాంత్వనం, తారా శోశాంకం వాటికన్న చేయి 
రెట్టు మనోహరమని ' అనిపించింది. మొరేవియా కన్నా సెడ్‌ 
మా క్కే మేలు; అయోని వియోని అన్యయోని కథలు చర్మిత నుండి 
'పెల్తగిన్సాడు. మనం వట్టుగా చదివేట్టు [వాస్తాడు. నేను చదివినన్ని 
సెక్స్‌ పర్వెర్షన్‌ రచనలు, డియెక్టివ్‌ రచనలు బవుళ నా వయస్సు 
-వారెవరూ చదివి వుండరు. 


డి. హెచ్‌. లారెన్సు వ్రాసిన “లేడీ చాటర్లీస్‌ లవర్‌?” 
ఆత నివి ఇంకొ కొన్ని చదివాను, బట్టబయలులో దిగంబర స్నానాలు, 
"మర్మాంగాల పూజలు పినరంత వసిపొవకోసం వెంపరలాడడాలు 
ఆతని సాహస రచనను తెలుపుతాయి. ఆ సాహనం అనుసరించడం 
“కష్టమనే అనిపించింది. 


నోబెల్‌ బహుమతి పొందిన డాక్టర్‌ యువాగో, సైక్లోన్‌, 
ఎగ్‌, ది ల్యాండ్‌ మొదలయినవి నన్ను కదలించలేదు. కాని 
లోలిటా |వాసిన వాడిమిర్‌ నొబొకోవ్‌ చిన్ననాడు (వాసి (ఇటీవల 
సంవత్సరం |కితం [వచురిత మైన “*కింగ్‌_క్వీన్‌ ఆండ్‌ నేవ” చది 
విన తర్వాత, ఆ మధ్య నాలుగ్రైదేళ్ళ (కితం దేశంలో దుదూరం 
లేపిన “ఆన్‌ టోల్టు స్టోరీ” (లెప్టినెంట్‌ జనరల్‌ కౌల్‌) చదివిన 
తర్వాత నాకూ నవల |వాయాలన్కీ షాకింగ్‌గా వుండే కొత్త కథ 


సింవోవలోకనం 29 


చెబుదామని ఉంది. నొబొకోవ్‌ తవ మరొకరు నాకిప్పుడు కని 
పించడంలేదు. 


నేను నవలలు, కధలు వేలలెక్కన చదివాను. ఇవ్షంగాను, 
విధ్యుక్త థర్మంగాను నేన! సజన్రకీలంగల రచయితను కాను. 'వివరణ 
(వధానమైన వా రసాలు టుమీలు వ్రాసే నౌకరును. కనుక వ్యాసా 
అను గురించి చెప్పవలసి వచ్చినప్పుడు చాల చెప్పవచ్చు. అయినా 
సమకాలికులు నా ముందు ఇప్పుడు మెలిగేవారు అయినవారిని చెప్ప 
వలసి వస్తే వారు ఏ భాషలో |వాసినా-డి. ఆంజనేయులు, వేదం 
సే దేవులపల్లి రాచూనుజ రావుగార్ల రచనలు ఇష్టం, 
చర్మితకారులలో డాక్టర్‌ చేజ్‌ వేంకటరమణయ్య, పురాత్‌త్త త్త 
వేత్తలలో డాక్టర్‌ నుబహ్మణ్యం, భాషాతత్త్వ వేత్తలలో డాక్టర్‌ భది 
రాజా కృష్ణమూర్తిగార్ల రచనలు ఇష్టం. 
ఇంత (వాసినాా వీకాంతంగా కూర్చుని *60 ఏళ్ళు కావస్తు. 
న్నాయే. అ లో లక్ష్మణా ఆని వూరూరు తిరిగానే. ఏమి చేసినట్టు 
బతుకంతా ?” అని సింహావలోకనం చేనుకొన్నప్పుడు “అయో! 
రామచందా ! ఆని గుండె లోపలికి లోలోవలికి కుంగిపోకుంది. *'” 


శ్రీమాన్‌ తిడమల రామచంంద బీదిత-[గంథ ఎవిశేషొలు 
జననం : 17-6-1918, కమలాపురం-బళ్లారి జిల్లా, 
విద్యాభ్యాసం ; థ్రీ వేంకకేశ్వర సంస్కృత కళాశాల, 
తిరుపతి, మైలాపూర్‌ సంస్కృత కళాశాల మదాసు. లాహోర్‌, 
డిగీలు : విద్వాన్‌, సాహిత్య శిరోమణి (మడాను వి.వి) 
ఆయుర్వేద భూషణ అలీగథీ ఆయుర్వేద విద్యాపీఠం, అలీగథీ 
హిందీ [1పథాకర్‌-పంజాబ్‌ వీశ్వవిద్యాలయం, లాహోర్‌. 
"తెలిసిన భాషలు : తెలుగు సంస్కృతం, |బాకృతం, 
హిందీ కన్నడం, తమిళం, ఇంగ్లీమ. 
ఉద్యోగం : పండితుడు ఓరీయంటల్‌ భూ్యూనుస్క్రిప్ట్‌ 
లె బెరీ మద్రాను-1933-38. క్యాటలాగర్‌- పంజాబ్‌ యూనివర్శిటీ 
కైబెరీ లాహోర్‌ 1939-42 నబ్‌_ఎడిటర్క్‌ తెలంగాణ స్మత్రిక 
(ఏన) హైదరాబాద్‌ 1945, నబ్‌ ఎడిటర్‌ మీజాన్‌ (దిన పత్రిక) 
1944_47 సబ్‌ఎడిటర్క్‌  ఆంధృ్మపథభ-_మృదాను 1947-58 అసి 
స్రైంట్‌ ఎడిటర్‌ -భారలి, ఆంధ వతిక్క మృదాను_1958_71 
సంపాదకుడు- పరిళ ధన-విశిష్ణ సాహిత్య ద్వైమూన వ్మత్రిక, 


ముదిత రచనలు 


తెలుగు 

1. వీరగాథలు (తెలుగు వీరుల చరితలు 

2. దకిణాంధ వీరులు. 

3. హిందువుల పండుగలు వర్యములు (పండుగుల కథా 
కచూ మీషు తెలిసే పరిశోధనా[గంథం). 

4. మన లిపి పుట్టు పూర్వోత్తరాలు (తెలుగు లిపి చర్మితే కాక 
ఇతర భారతీయ భాష లిపుల పుట్టుక_ వికాసాలను సాధికారంగా 
చర్చించే అపూవ్వు (గంథం) 


31 


5. నుడి-నానుడి (పదాల మూలాన్ని చరిత, మానవజాతి 
శాస్తాల నేపథ్యంతో సరసంగా వివరించిన విశిష్ట |గంథం.) 

6. మరపురాని మనీషులు-(ఎందరో మహానుభావులైన కవి 
పండితుల జీవిత, రచనా విశేషాలకు అద్దంపట్టిన రేఖా చిత్రాలు) 

7. తెలుగువెలుగులు _ తేజోమూర్తులెన సమకాలీన. తెలుగు 
(ప్రముఖుల రేఖా చిత్రాలు) 

8. సాహితీనుగతుని న్వగతం-ఆం.[వ,సా, అకాడమీ బహు 
మతీ (1970) పొందిన వ్యాస సంకలనం, 

9. గాధానప్తశతిలోని తెలుగు పదాలు-రెండువేల ఏళ్ళనాటి 
ప్రాకృత గంథంలో నుంచి తవ్వికీసిన తెలుగు పదాల ఇంపు 
సొంపుల వివరణాత్మక వ్యాసాల సంవుటి__అం.,ప,సా. అకాడమీ 
బహుమతి (1980). 

10. శశాంకవతి.__నవల. 

సంస్కృతము 

11. సత్యాగహ విజయః-_--నాటకము, 

12. నుమతిశతకః_న మకాలిక సంఘ విమర్శాత్మక రచన. 

సంపొదక్షత్వం 

13. త్రిభాషా నిఘంమువు (తెలుగు కన్నడ, తమిళం) 
ఆ౦.[ప.సా, అకాడెమీ [వచురణ, 

14. తెలుగు విజ్ఞాన. సర్వస్వం--లలితకళలు, (తెలుగు 
థాషాసమితి). 

15. లలితకళావదకోశం (తెలుగు విశ్వవిద్యాలయ |పచురణ) 

సంపాదక నభ తం 

16. అధికారభాష-అధికారభాష. తెలుగు ప్రతేక సంచిక 
(1974). 


తీ2 


ఇవి కొ 


17. సాంస్కృకిక వారోత్చవాలు-ఆం(ధ(వచేశ్‌ (వఖథుత్వ 
(వత్యేక సంచిక (1974). 

18. తెలుగువాణి [వవంచ తెలుగు మహానభ |వత్యేక 
సంచిక (1975). 

19. సంజీనయ్య స్మారక సంచిక---(1976) 

ఇంకా అనువాద [గంధాలు అనేకం. 

అమ్ముదిత రచనలు 

కొన్నివందల మౌలిక వరిశోధన వ్యాసాలు పుస్తక” 

సమీక్షలు. 
నన్మానాలు 

1. “ష్మతకార శిరోమణి” బిరుద (పదానం (1975) వశ్చిమ 
బెంగాల్‌ [వభుత్వం _పచారశాఖ-కలకత్తా. 

2. [పముఖ పాథతికేయునిగా నన్మానం--హిందూస్తాన్‌ 
సమాచార్‌ (1975) 

8. “మహామహోపాధ్యాయ” బిరుదు-వారాణసీ విద్వత్‌ 
పరిషత్తు (1978) బెనారస్‌. 

4. [పముఖ సాహిత్యవేత్తగా (పళశస్తి ఫలకం, పత్మానం--- 
(వంచ తెలుగు మహానభలు 1975 (హైదరాబాదు) 1981 (మతే 
పియా) 

5. యూనిటీ ఆవార్డు.._1981. 

6. కళాసరన్వతి అవార్డు.1983. 

7. వసిద్ద పా(శ్రికేయునిగాఆ౦,ప్ర.వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ 
యూనియన్‌ సన్మానం. 

స్వాతంత్య నమరయోధుడు--1982 లో నత్యాాగవాం చేసి 
నందుకు ఆరునెలలు కఠిన కారాగారశిక. అనుభవించారు 

1934 లో మ్రాను కుట కేసులో ముద్దాయి. * 


